శ్రీ విరాట్‌ విశ్వబ్రహ్మీ 
వ్రత విధానము 
"(విశ్వ కర్మ నిత్యపూజతో) 
'సంకలనక్త్త: గజారోహణ సమ్మానితులు ప్రఖ్యాత పంచాంగకర్త 
బ్రహ్యాత్రీ వంగివురవు వీరబ్రహ్మ దైవజ్ఞులు 
అంగలకుదురు P.0. గుంటూరు జిల్లా. 
ఫోన్‌ :08644-227516 
ప్రోత్సాహకులు : దాః ఆదిపూడి వెంకట శివసాయిరామ్‌, 


eee 


అజంతా హోటల్‌ ఎదుట, కోటగుమ్మం, రాజమండ్రి-1. 
కాపీరైట్‌ 2003 వెల 6-00 J 


TTT 


ఉతతతతఉ తతత త ౭ఉఉతిఉితిశిశ తల 


ఆంట్‌. 


LALLA LALLA LG 


J 


ఆళి 


TTT LLL 


విరాట్‌ విశ్చబ్రహ్మ్‌ వ్రత విధానము 

వేద వాజ్బయము నందు విశ్వబ్రహ్మ బహు రూపములుగా కన్ఫట్టు చున్నది: 
అన్ని రూపముల కంటే విశిష్టమైన రూవము పంచముఖ స్వరూపము. 
పంచబుషులచే ప్రార్థించుట - లక్ష్మీ సరస్వతులు పాదద్వయమునందాసీనులై 
పాదార్చనములు చేయుట సకల భువనైక సృష్టికర్త'రూపమును దాల్చినట్లు పై 
తార్మాణములచే తేట తెల్లమగు చున్నది. ప 

విశ్వబ్రహ్మ పంచముఖములకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష 
ఈశానములనెడి పేర్లలతో విరాజిల్లుచుండెను. ఈ ముఖముల నుండి మనువు 
మయుడు త్వష్ట శిల్పి విశ్వజ్ఞులనెడి కుమారులు జన్మించినట్లు'స్మాంద పురాణము 
పెర్మొన్నది. అటులనే వారి నుండి సానగ, సనాతన, అహభువన - ప్రత్న 
సువర్ణసాది పంచబుషులు పర్యాయపదములు గలరని, పుత్రులేనని ఒకవాదము 
'ప్రబలియున్నది. ఎటులైననూ పంచబుషుల వంశము 125 గోత్రము లతో 
వర్ధిల్లుట చూచియే ఉన్నారు. వీరలే సనాతన వైదిక బ్రాహ్మణోత్తము లని 
వేదమతాపలంబులు ప్రశంసించుట కద్దు. స 

ఈ వ్రతమును ఉత్తర భారతీయులు ప్రతియంత్రాగార ప్రారంభము నందు 
ఆచరించుట జగమెటిగిన సత్యము. అటులనే కర్ణాటక - ఒరిస్సా తమిళదేశము 
మున్నగు దేశాలందు వారివారి సాంప్రదాయముతో పూజలు, యజ్ఞములు, 
వ్రతములు, వివిధ ప్రక్రియలతో నాచరించి తరించుచున్నారు. 

అటులనే ఆంధ్రదేశీయులు అడపా దడపా వివాహాదికార్యములందు 
వ్రతాదులు ఆచరించుట నిదర్శనము. తెనాలియందు నాచే ప్రతిష్టింప బడిన 
ప్రసిద్ధ విశ్వకర్మాలయము నొక్కటి కల్లి విరాజిల్లుచున్నది. ఇది ప్రతిష్టలు సల్పుట 
నా,అదృష్టముగా భావించుచున్నాను. 

దేవదేవుడైన. విశ్వబ్రహ్మవ్రత విధానము (బ్రహ్మశ్రీ స్వర్ణసుబ్రహ్మణ్య కవి 
'ప్రణీతమై యున్ననూ అవి అలభ్యములగుటచే డా॥ ఆదిపూడి వెంకట శివ 
'సాయిరామ్‌గారు క్లుప్తవిధానముతో ముద్రించి, పాఠకులకు, అందజేయుచున్నాము. 


15-3-2008 వం॥వీ॥ దైవజ్ఞ 
సనాతన వైదిక బ్రాహ్మణ సంస్థానమ్‌, 
అం! 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము (9) 


ఎపుడు వ్రతము చేయాలి ? 


1) ఈ వ్రతము చైత్రపూర్ణిమ వైశాఖ పూర్ణిమ శ్రావణ పూర్ణిమా కార్తీక 
పూర్ణిమా ఫాల్గుణ పూర్ణిమలందు చేయాలి. 2) ఏకాదశీలందు గాని పంచాంగ 

గల రోజులందు గాని చేయాలి. 3) వ్రతము ఉదయకాలము నందు 
మాత్రమే చేయాలి. 4) భార్యాభర్తలతో పుత్రాది, పుత్రికాది, బాంధవ్య జనముతో 
కూడి సత్యనారాయణ వ్రతమువలె ఆచరించాలి. వార దోషములే మాత్రము 
లేవని గ్రహించాలి. 5) ఈ వ్రతము ఆయురాగోగ్య భోగభాగ్యముల నిచ్చునని 
సారాంశము - ప్రసాదము మాత్రము గోధుమ నూకను ఉడికించి బెల్లంకలిపి, 
లేక చక్కర కలిపి ప్రసాదము సిద్ధము చేసి, సర్వజనులకు వినియోగించాలని 
సారాంశము. 


గీ విశ్వబ్రహ్మమిచ్చునెపుడు విశ్వసుఖము 
జన్మ కర్మాది దోషము తొలగింబోవు 
ఆయురారోగ్య భాగ్యము అమరియుండు 


విశ్వజనహితనెపుడుండు వినురమిత్ర 
(వం॥వీ॥ దైవజ్ఞ) 
విశ్వకర్మ వ్రత సామాగ్రి 
పసుపు - 100 గ్రాః 
కుంకుమ - 50 గ్రా॥ 
తమలపాకులు పా 1 
న - “i000 
ఖర్జూరపండ్లు - 200 pu 
పసుపుకొమ్ములు - 200 గ్రాః 
రవికగుడ్డ ప శ 


మండపారాధన టవల్‌-1 
గంధపుపొడి -1 డబ్బా 
కర్పూరము -100 pu 
దీపారాధన నూనె వత్తులు 
కలశానికి చెంబు 

గోధుమ రవ్వ బెల్లం 

వడపప్పు పానకము అక rs) 


@ "విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత 
పిండివంటలు స్‌ 
కొబ్బరికాయలు -9 
మామిడి ఆకులు 
బంగారు ప్రతిమ విశ్వబ్రహ్మ 

' విశ్వబ్రహ్మ ఫోటో 
ఆవుపాలు - ఆవుపెరుగు 
తేనే - పంచదార - ఆవునెయ్యి 
బియ్యం-ర్‌ కేజి, 
దారపు బంతి 
అగరువత్తులు 
జీడిపప్పు, కిస్‌మిస్‌, వగైరా 
పొంగలి చేయుట 
మందిరమును అలంకరించుట 
బంధువులకు వస్త్రాలు 
పెరంటాళ్ళకు - పసుపు 
కుంకుమ మున్నగునవి. 
విశ్వకర్మ వ్రత విధానము 
1) గణాధిపతి పూజ పూర్తిగా చేయాలి. 
2) 'పుణ్యావాచన మంత్రాలలో శుద్ధి చేయాలి. 
3) _ అష్టదిక్సాలక నవగ్రహపూజలు చేయాలి. 
4) సానగ - మన్వాదులను పూజించాలి. కా 
5) ఇచ్చట నుండి - వ్రత ప్రక్రియ అంతయునూ పూర్తి చేయ 
వలయును. 
6) మూడు కథలు మాత్రమే పఠించి సారాన్ని గ్రహించి, స్వామి 
అనుగ్రహమునకు పాటు పడెదరని విశ్వాసము. 
7) విశ్వాసమే భగవశ్శక్తికి మూలమని గ్రహించుము. 
ఇష్టమున్నచో నింపుగంజేయమిపుడు 
కష్టమున్నచో నోర్పుగ కలసింపోవు 
చేయుపూజను తిలకించి శ్రేష్టడగుము 
విశ్వహితమెల్ల గాంచుము వినుర మిత్ర 


ఈ స్ట్రేష్రైష ) Po 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము _ _ య్‌ 


గణపతి ప్రార్థనే 


మం॥ ఓం దేవీం వాచ మజాయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో 


వదంతి! గానో మంద్రేషు !మూర్దం దుహానా ధేనుర్వాగస్మా నుప సుష్మతైతు 
ఆయం ముహూర్తస్సుముహూరో 2_స్తు ॥ 


జే 
ఖః 
జ! 


'యళ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా । 

తయో స్పం స్మరణాత్సుంసాం సర్వతో జయ మంగళమ్‌ ॥ 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | 

ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే ॥ 

తదేవ లగ్నం నుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ। 
విద్యాబలం 'దైవ బలం తదేవ లక్ష్మీపతే తే౭_౦ఘ్రీయుగ్మం 
స్మరామి॥ 

1. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః 

2. ఉమామహేశ్వరాభ్యాం నమః 
శి. వాణీ హిరణ్య గర్భాభ్యాం నః 
4. శచీ పురందరాభ్యాం నమః 
5. అరుంధతీ వశిష్టాభ్యాం నమః 
6. సీతారామాభ్యాం నమః 

7. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః 
8. అగ్నయే నమః 

9. మహర్షిభ్యో న్నమః 

10. మాతాపితృభ్యో నమః 


అచిమనము 


ఓం కేశవాయ స్వాహా 9. ఓం శ్రీధరాయ నమః 
ఓం నారాయణాయ స్వాహా 10. ఓం హృషీకేశాయ నమః 
ఓం మాధవాయ స్వాహా 11. ఓం పద్మనాభాయ నమః 


ఓం విష్ణవే నమః 18. ఓం సంకర్షణాయ నమః 
ఓం మధుసూధనాయ నమః 14. ఓం వాసుదేవాయ నమః 


ఓం త్రివిక్రమాయ నమః 15. ఓం ప్రద్యుమ్నాయ. నమః 


a 
గో 
3 
4. ఓం గోవిందాయ నమః 12 ఓం దామోదరాయ నమః 
ర్‌ 
6. 
గా 
8 


ఓం వామనాయ నమః 16. ఓం అనిరుద్దాయ నమః 


ఆ ¥ 


> లమింతశీ 


(క రాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 


17. ఓం పురుషోత్తమాయ నమః | 21. ఓం జనార్ధనాయ నమః 


18. ఓం అధోక్షజాయ నమః | 22. ఓం ఉపేంద్రాయ నమః 
19. ఓం నార సింహాయ నమః 23. ఓం హరయే నమః 
20. ఓం అచ్యుతాయ నమః 24. ఓం శ్రీకృష్ణాయ నమః 


శ్లో॥ ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః । 

ఏతేషా మవిరోధేన (బ్రహ్మకర్మ సమారభే ॥| 
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం 
సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః 
ప్రచోదయాత్‌ ॥ ఓమాపో జ్యోతీ రసోజ_ మృతం (బ్రహ్మభూర్భువస్సువరోమ్‌॥ 


మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీవాస్తు గణపతి 
ప్రీత్యర్థం శుభేశోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో 
రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః 3 
ద్వితీయ పరార్థే. శ్వేత వరాహకల్చే వైవస్వత 
మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే 
భరతవర్షే భరత ఖండే మేరోర్టక్షిణ దిగ్భాగే 
శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణాకావేరీ 
మధ్యప్రదేశ్‌ (కృష్ణాగోదావరీ మధ్యప్రదేశ్‌) 
నసతి స్థలే సమస్త దేవతా సన్నిధౌ శ 

అస్మిన్‌ వర్తమానేన శ్రీస్వభాను నామ సంవత్సర వసంత బుతౌ చైత్ర మాసే 
శుక్ల పక్షే పంచమ్యాం తిథౌ శుభవాసరే శుభ నక్షత్రే శుభయాగే శుభకరణే 
ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్‌ గోత్రః... నామధేయ 
శ్రీమతః...... గోత్రస్య........నామధేయస్య........మమో పాత్త దురిక్షయ ద్వారా 
శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం, మమ 'ఆయుష్యాభి వృద్ధర్ధం, మమ నూతన గృహ 
నిర్మాణ, ప్రవేశాఖ్య సిద్ధ్యర్థం, కర్మ కరిష్యమాణ స్తదంగ త్వేన తదాదౌ శుద్ధ్వర్ధం 
వృద్ధ్యర్థం శాంత్యర్థమ, భ్యుదయార్థంచ మహాజనైః సహ స్వస్తి పుణ్యాహ వాచనం 
కరిష్యే. (సంవత్సరాదులను యే రోజు కారోజు పంచాంగాను సారం 
మార్చుకోవాలి.) 

అదౌ నిర్వఘ్నేన పరి సమాప్త్యర్థం. 

శ్రీవాస్తు రూప గణపతి పూజాం కరిష్యే, 


లాఅింతిఖ్లి 


వరాట్‌విశ్వలహ్న వ్రత విధాతము, B 
కలశ ప్రార్ధన 
శ్లో కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః | 
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతా: ॥ 
కుక్షౌతు సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా 
'బుగ్వేదో2. ధ యజుర్వేద స్సామవేదోహ్యధర్వణ: 
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః ॥ 


ఓం ఆకల శేక్షధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్జెర్యజేషు వర్ధతే ! ఆపోవా 
ఇదగ్‌ం సర్వం వి శ్వా భూతాన్యా పః ప్రాణా వా ఆపేః పశవ ఆపోన్మమాపో౭. 
మృత మాపస్సమ్రాడా పో విరాడాప స్ప్వరాడాప శృందాగ్‌ంస్యాపో జ్యోతిగ్గ్‌ 
ష్యాపోయజూగ్‌ష్యా ప స్పత్యమాపస్స ర్వా దేవతాఅపోభూర్ణువస్సువ రాప ఓమ్‌ 
శ్లో! గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతీ | 

నర్మదే సింధు కావేరీ జలే2_ స్మిన్‌ సన్నిధింకురు ॥ 
ప్రాణ ప్రతిష్టా మంత్రిము 
ఓం అసునీతే పునరస్మా సుఛక్షుః పునః ప్రాణమిహ నో దేహిభోగం " 
జ్యోక్చశ్యేమ సూర్య ముచ్చ రంత మనుమతే. మృడ యాన స్వస్తి; అమృతం 
వైప్రాణా అమృత మాపః ప్రాణానేవ యధాస్థాన ముపాహ్వయతే। హేగణాధిప 
స్థిరోభవ, హే గణాధిప వరదోభవ, హే గణాధిప సుముభోభవ, హే గణాధిప 
సుప్రసన్నోభవ, హే గణాధిప స్థిరాసనం కురు. 
గణపతి ప్రార్థనే 

ఓం గణా నాం త్వా గణ పతిగ్‌ం హవామహే కవిం కవీనా ముపమ(శ్ర 
వస్తమమ్‌ జ్యేష్టరాజం (బ్రహ్మణాం (బ్రహ్మణస్పత ఆ న శృణ్వన్‌ నూతిభిః సీద 
సాదనమ్‌॥ “ 
శ్రీ మహాగణపతయే నమః - ధ్యాయామి - ధ్యానం సమర్పయామి 
శ్రీ మహాగణపతయే నమః -. ఆవాహయామి - ఆసనం సమర్పయామి 
శ్రీ మహాగణపతయే నమః - హస్తయోః అర్థం సమర్పయామి 
శ్రీ మహాగణపతయే నమః - పాదయోః పాద్యం సమర్పయామి 
శ్రీ మహాగణపతయే నమః - సువర్ణ రత్న ఖచిత సింహాసనం సమర్పయామి 
శ్రీ మహాగణపతయే నమః - శుద్ధాచమననీయం సమర్పయామి. 


ర] 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 2 
గణపతికి - స్నానము చేయించుట 
ఓం ఆపో హిష్టా మ యోభువః। తా న ఊర్జేదధాతన | మహేరణాయ చ క్షసే। 
యో వళ్ళివత మోర సః తస్య భాజయత హ నః । ఉశ తీరివ మాత రః । 
తస్మా ఆ రంగ మామవః | యస్యక్షయా య జి న్వధ। ఆ పోజన యధాచనః । 
శ్రీమహాగణాధిపతయే నమః । శుద్దోదక స్నానం సమర్పయామి । స్నానానంతరం 
శుద్ధాచమననీయం సమర్పయామి. 
గణప్‌తిఠి వస్త్రము నిచ్చుట 
ఓం అభివస్తాసువసనా న్యషాభిధేనూ స్సుదుఘాః పూయమానాః । అభిచంద్రా 
భర్తవేనో హిరణ్యాభ్యశ్వా న్రథినో దేవసోమ, శ్రీ మహా గణపతయే నమః । వస్త్ర 
యుగ్మం సమర్పయామి. వస్త్రధారణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. 
గణపతికి యజ్ఞోపవీతము నిచ్చట 
యజ్ఞోవవీతం పరమం పవిత్రంప్రజావతేఃయత్‌ నహజం పుర స్తాత్‌ | 
ఆయుష్య మగగ్యం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోవవీతం బల మస్తుతేజః 
శ్రీమహాగణాధిపతయే నమః । యజ్ఞోపవీతం సమర్చీయామి. 
యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. 
గణపతి దేవునకు గంధము వూయుట 

గంధ ద్వారాం దురాధర్నాం నిత్య పుష్టాం కరీషిణీమ్‌ । 
ఈశ్వరీ గ్‌ం సర్వ భూతానాం తామి హోపావ్వాయే (శ్రియమ్‌ ॥ 
శ్లో॥ శ్రీ గ్రంథం చందనోన్నిశం కర్పూరేణ సుసంయుతం 

విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతి గృవ్యాతాం ॥ శా 

శ్రీమహాగణాధిపతయే నమః శ్రీ గంధం సమర్పయామి. 

కుంకుమ చూర్ణము సమర్పణ 
ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః । ప్రదా శ్చ పుండరీకాణి 
సముద్ర స్య గృహా ఇమే - శ్రీ మహాగణపతయే నమః గంధస్య ఉపరి 
అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. 
ఫీష్పముల పూజ 

దేవునకు ఈ క్రింది నామాలతో పుష్పములను అలంకరించేది. 

ఓం సుముఖాయ నమః । ఓం ఏక దంతాయ నమః 

ఓం కపిలాయ నమః | ఓం గజకర్ణికాయ నమః 


లమింటశ్త్‌ 


_విర్తాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము “09. 
ఓం లంబోదరాయ నమః । ఓం వికటాయ నమః 
ఓం విఘ్నరాజాయ నమః । ఓం ధూమకేతాయ నమః 
. ఓం గణాధ్యక్షాయ నమః । ఓం ఫాలచంద్రాయ నమః 
ఓం గజాననాయ నమః | ఓం వక్రతుండాయ నమః 
ఓం శూర్చకర్ణాయననుః ఓం హేరంబాయ నమః 
ఓం స్మండ్‌ పూర్వజాయ నమః । ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః 
శ్రీ మహాగణాధిపతయే నమః - పోడశనామ' పూజాం 
సమర్పయామి. నానావిధ పుష్పాణి పూజయామి. 
గణేశునకు ధూపము సమర్పించుట 
శ్లో వనస్పత్యు దృవైర్దివ్యైః నానాగందైస్సుసంయుతం 
ఆయఘేయం స్సర్వదేవానాం ధూపోయం ప్రతి గృహ్యతాం 
శ్రీ మహాగణాధిపతయే నమః । ధూపమాఘ్రాపయామి. 
గణోశునకు దీపము దర్శింప్‌ బేయుట 
శ్లో సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం | 
pa మంగళం దీపం జైలోక్యం తిమిరాపహమ్‌ 11 
శ్రీ గణేశాయ ననుః దీపరదర్భయామి. 


కర్పూర రిప్‌ దర్శనం 


శ్లో! భర్తాదీపం వనాని దేవాయ పరమాత్మనే 1 


త్రాహిమాం నరకాద్దోరాత్‌ దివ్య జ్యోతిర్నమోస్తుతే ॥ 

శ్రీ గణేశాయ నమః- కర్పూర దీపం దర్శయామి. 

ధూవ దీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి. 

నివేదనము 

ఓం భూర్జువస్సువః । ఓం తత్సవితు ర్వ రే ణ్యం భర్గో దేవస్య ధీమహిధియో 
యో నః ప్రచోద యాత్‌ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు । అమృతోపస్త 
రణమసిః 
శ్లో నైవేద్యం షడ్రసోపేతం ఫల లడ్డుక సంయుతం 

భక్ష్యభోజ్య సమాయుక్తం ప్రీత్యైతత్‌ ప్రతి గృహ్యతాం 

శ్రీ మహాగణాధిపతయే నమః మహానైవేద్యం సమర్పయామి 

ప్రాణాహుకులు 
ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా 

ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం 


లాఅిందిశ్లు 


ర్చ 
హస్తా ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. 


గణోశునకు తాంబూలము లిచ్చుట 
శ్లో... పూగీ ఫలై స్పకరూరై రాగ వళ్ళీ దళైర్యుతం 
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం 1 
శ్రీ గణేశాయనమః తాంబూలం సమర్పయామి. 
కర్పూర ఆనంద నీరాజనములిచ్చుట. 
శ్లో॥  ఘృతావర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా 1 
నీరాజనం మయోదత్తం గృహాణ వరదోభవ । 
శ్రీ గణేశాయనమః నీరాజనం సమర్పయామి. 
గణేశ ప్రార్థన 
శ్లో; సుముఖన్పైదంతశ్చ కపిలో గజకర్ణికః 
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప | 
ధూమకేతు ర్లణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః త్త 
వక్రతుండ శ్శూర్చకర్ణో హేరంబ స్కంద పూర్వజః 
షోడశైతాని నామాని యః పరేచ్రుణుయాదపి 
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా 
సంగ్రామే సర్వకార్యేషు విఘ్న స్తస్య నజాయతే | 
శ్రీ గణేశాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. 
గణేశ ప్రదక్షణము 
శ్లో! యానికాని చ పాపాని । జన్మాంతర కృతానిచ | 
తానితాని ప్రణశ్యంతి । ప్రదక్షిణం పదేపదే 
పాపోల_హం పాప కర్మా౭_ హం పాపాత్మా పాప సంభవః । 
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల॥ 
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ 1 
తస్మాత్మారుణ్య భావేన రక్షరక్షో గణాధిప॥ 
శ్రీ గణేశాయ నమః ఆత్మ ప్రదక్షణ నమస్కారాన్‌ సమర్పయామి 
శ్లో. విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ సర్వేశ్వరాయ 
శుభదాయ సర్వజ్ఞాయ। విద్యాధరాయ వికటాయచ 
వామనాయ భక్త ప్రసన్న వరదాయ నమోనమోస్తు ॥ 


లాపింటీఖ్ర 


'' విరాట్‌ విశ్వద్రహ్మ ప్రత విధానము ® 


శ్లో! యస్య స్మృత్యాచ నామోక్యా తపః పూజా క్రియాదిషు 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే గణాధిపమ్‌। 
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం గణాధిప 
యత్ఫూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ॥ 
అనయాధ్యానావాహానాది షోడశోప చార పూజయాచ 
భగవాత్సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి స్సుప్రీతో వరదో 
భూత్వా ఉత్తరే శుభకర్మణ్యవిఘ్న మస్తితి భవంతో (బ్రువంతు. 
ఉత్తరే శుభ కర్మణ్యవిఘ్నమస్తు, ఇతి శుభం భూయాత్‌ 
శ్రీ మహాగణాధిపతి. ప్రసాదం శిరసా గృహ్మామి 
ఓం య జ్ఞేన యజ్ఞ మయ జంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్స్‌ 
తేహనాకం మహిమా న స్సంచంతే యత్ర పూర్వే సాధ్యాస్సం తి దేవాః శ్రీ 
మహాగణాధిపతిం యధాస్థాన ముద్వాసయామి పునః గణేశ ప్రార్ధన 
శ్లో! వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభ 
అవిఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా । 
“శోభనార్థం పునరాగమ నాయచ” 
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్‌ 
. ఇతి జపం కృత్వా! ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజాంచైవ 
నజానామి క్షమ్యతాం గణాధిప - ఓం శాంతిశ్శాంతి శాంతిః 


పుణ్యాహీవాచినేము 

'మూడు కలశములను అలంకరించుటి అందు జలమును, మామిడి ఆకులను 
ఉంచుట బియ్యపు పళ్ళెములో మూడు కలశములను ఉంచి, ఈ క్రింది మంత్రము 
చదువుచూ యజమాని తన అంగాదులను స్పృశించవలెను. 

1. ఓం పుణ్యాహం దీర్చ మాయురస్తు-నమస్మారము 
శిరస్యభి మంత్ర్య - తన శిరస్సును కలలు 
శివా ఆపస్సంతు - నమస్కారము చేయుట 
కలశేష్వభిమృశ్య - మూడు కలశములను తాకుట 
హృదయే భిమృశ్య - హృదయము స్పృశించుట 
6. _ అక్షతం చారిష్టంచాస్తు - అక్షతలు పళ్ళెము స్పృశించుట 
పై విధముగా మూడు సార్లు అభినయనం చేసేది. 
_ఓం అర్చత ప్రార్బత । ప్రియమేధాసో అ రృత | 

అర్చంతు పుత్రకా ఉత పురన్నధృష్టర్చత । లమింటి § 


రాజల 


2) గంధాలకరణము కలశములకు చేయుట 
ఓం గంధం ద్వారాం దురా ధర్నాం నిత్య పుష్టాం కరీషిణీమ్‌! ఈశ్వరీగ్‌ం 
సర్వ భూతానాం తామి హోప హ్వాయే శ్రియం - గంధాః పాంతు 
3) కలశములందు కుంకుమాదులు చల్లేడి. 
ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుప్పిణి: 1 
హ్రదాశ్చపుండరీకాణి సముద్రస్య గృహాఇమే | 
అక్షత్రాః పాంతు - ఆద్రాః పాంతు 
4) ఈ క్రింది మంత్రములు చదువుచూ నమస్మరించుచూ కలశము లందు 
అక్షతలుంచుట. 
1) ఆయుష్యమస్తు - పుష్పాణి పాంతు 
2) సామాంగల్యం చాస్తు - తాంబూలాని పాంతు 
3) ఐశ్వర్యమస్తు - దక్షిణాః పాంతు 
4) బహుదేయమస్తు - శ్వశ్రేయమస్తు ప్రజాప్రతిప్రియ 
తాం శాంతిరస్తు - యం కృత్వా సర్వవేద యజ్ఞ 
డ్రియాకరణ కర్మారంభాశ్ళుభా శ్యోభనాః ప్రవర్తంతే 1 
తమహ మోంకార మాదిం కృత్వా । భవద్భిరనుజ్ఞాతః । 
పుణ్యం పుణ్యాహం వాచయిష్య | వాచ్యతామ్‌ 
ఓం భద్రం కర్ణేభి శృుణుయామదేవాః | భద్రం పశ్యేమాక్ష భిర్య జత్రాజస్థిరై 
రంగైస్తుష్టువాగ్‌ం సస్తమాభిః వ్యశేమ దేవ హితం యదా యుః॥ 
ఓం ద్రవిణో దా ద్రవిణ సస్తురస్య ద్రవిణో దా స్పనర్వస్య ప్రియంసత్‌। 
ద్రవిణో దా వీరవతీ మిషంనో ద్రవిణో దా రాసతే దీర్ధ మా యుః॥ 
ఓం సవితా పశ్చాతాత్సవితా పురస్తాత్‌ సవితోత్తరా త్తా తృవితాధరాత్తాత్‌! 
సవితా నస్సువతు సర్వతాతిం సవితా నో రాసతాం దీర్ణమాయుః। 
ఓం నవో నవో భవతి జాయ మానోజ హ్నం కేతు రుష సా మేత్య గ్రే! భాగం 
దేవేభ్యో విదధాత్యాయన్‌ ప్రచండ్ర మాస్తిరతి దీర్ధ మాయు: । 
ఓం ఆప ఉందంతు జీవసే దీర్చాయుత్వాయవర్చసే యస్త్వా హృదా కీరిణా 
మన్యమానో మర్త్యం జో హవీమి । జా యశో అస్మాసుధేహి ప్రజాభిరగ్నే 
అమృతత్వ మళ్యామ్‌। యస్మెత్వగ్‌ం నుకృతే జాతవేడ ఉలోక మగ్నే 
కృణవస్య్యోనమ్‌। అశ్వినగ్‌ం సే పుత్రిణం వీర వంతం గో మంతర్భి ర్వజుం క 
చేశతే స్వస్తి! ఓం సంత్వా సించామి యజుషా ప్రజామాయుర్థనంచ oH 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము, @ 
దక్షిణ కలశ మాదాయ - ప్రాక్కలచే కించ. త్మించత్‌ ఉదకం నినయతి 
దక్షిణ దిక్కునందున్న కలశమును తీసుకొని, తూర్పు కలశములో కొద్ది 

కొద్దిగా నీళ్ళనుంచుతూ ఈ క్రింది మంత్రములను చదువ వలయును. 

మనస్సమాధీయతామ్‌ | 12.స్వస్తిశివం కర్మాస్తు 


2, సమాహిత మనసస్స్య | 13. కర్మసమృద్ధిరస్తు 

3. ప్రసీదంతు భవంతః | 14, పుత్ర సమృద్ధిరస్తు 

4. ప్రసన్నాస్తుః 15.వేద సమృద్ధిరస్తు 

క్‌. శాంతి రస్తు 16.శాస్త్ర సమృద్దిరస్తు 

6. పుష్టిరస్తు 17.ధనధాన్యం సమృద్ధిరస్తు 

7. తుష్టి రస్తు 18.ఇష్ట సంపదస్తు 

8. వృద్ధిరస్తు 19. ఈశాన్యం బహిర్టిశే అరిష్ట నిరసనమస్తు 
9. అవిఘ్నమస్తు 20.కలశయోః ఈశాన్యదిశే ఉదకం సించేత్‌ 
10.ఆయుష్యమస్తు 21.యత్సాపం తత్సతి హతమస్తు 
11.ఆరోగ్యమస్తు 22.యచ్చేయస్తదస్తు 


23.శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహుకేతు సోమ సహితా 
దిత్య పురోగాస్సర్వే గ్రహాః ప్రియంతామ్‌ 

24,తిధికరణ ముహూర్త జన్మనక్షత్ర దిగ్దేవతాః ప్రియంతామ్‌ 

25. నైరుత్యాందిశి శామ్యంతు రాతయఃశామ్యంతు పాపాని శామ్యంతు 
రాతయః ప్రథమ కలశే - శుభాని వర్ధంతామ్‌ | శివాబు తవస్సంతు శివా 
ఓషధయస్సంతు। శివే వనస్సతయ స్సంతు |అహోరాత్రే శివే స్మాతామ్‌ | ఉత్తరే 
శుభకర్మణ్యవిఘ్నమస్తు | ఉత్తరోత్తరం మహాభివృద్ధిరస్తు! ఉత్తరోత్తరాః శ్నుభాః 
క్రియా స్సంపద్యంతామ్‌! 

26. అగ్నిపురోగాః విశ్వేదేవాశ్చ ప్రియంతామ్‌ మహేశ్వరీ పురోగాః మాతరః 
ప్రియంతామ్‌ఇండ్ర పురోగా మరుద్గణాః ప్రియంతామ్‌ 
మహాభాగాః పురోగా బుషిగణాః ప్రియంతామ్‌ శ్రీవిష్ణు పురోగా స్సర్వే దేవాశ్చ 
'ప్రియంతామ్‌ బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ ప్రియంతామ్‌ 
ఆదిత్య పురోగా స్సర్వేగ్రహః ప్రియంతామ్‌ బుషయ శ్చందాగ్‌ స్నాచార్య వేదా 
యజ్ఞా దక్షిణాశ్ళ ప్రియంతామ్‌ బ్రహ్మాచ బ్రాహ్మణాశ్చ ప్రియంతామ్‌ 
(్రద్దామేధే ప్రియంతామ్‌ ప్రియతాం భగవాన్నారాయణః ప్రియతాం భగవాన్‌ 
పర్జన్యః ప్రియతాం భగవాన్‌ ప్రపితామహః సత్యా ఏతా అశిషస్సంతు 
పుణ్యాహకాలా వాచ్యంతామ్‌ 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 


ఓం ఉద్గాలేవ శకునే సామగాయసి! బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగ్‌ం సి 
వృషేన వాజీ శిశుమతీ రపిచ్యా సర్వ తో నళ్షకునే భద్రమా వద। విశ్వే తోన 
శృకునే పుణ్యమావ ద - యాజ్యమా యజతి ప్రతృర్వై. యాజ్యాః = సై 
లక్షీ పుణ్యాహమేవ తల్లక్ష్మీం సంభావయతి ! పుణ్యాం లక్ష్మీం సంస్కురుతే - 
యత్సుణ్యం నక్షత్రమ్‌ తద్భట్ముర్వీతో వపుష్యమ్‌ - యడా వై సూర్య ఉదేతి అధ 
నక్షతం నైతి - యావతి తత్ర సూర్యో గచ్చేత్‌ । యత్ర జఘన్యం పశ్యేత్‌ తావతి 
కుర్వీత యత్మారీ స్యాత్‌ 1 / న్‌ 
ఓం తాని వా ఏతాని యమ నక్షత్రాణి ; యాన్వేవ దేవ నక్షత్రాణి తేషు కుర్వీత 
యత్మారీ స్యాత్‌ । పుణ్యాహ ఏవ కురుతే ॥ ఓం. పుణ్యాహం భవంతో (బ్రువంతు। 
ఓం పుణ్యాహమ్‌ | ఏవంత్రిః 

ఓం స్వస్తయే వాయు ముప ట్రువామహ్తే సోమమ్‌ | 'స్వస్తి భువనస్య 
యస్పతిః బృహస్ఫతిగ్‌ం స ర్వగణం స్వస్త యే 1 స్వస్త య ఆదిత్యా సో 
భవంతు నః। ఆదిత్య ఉదయనీయః స్వస్తా ప్రియంతే పథ్యం! స్వస్తిమభ్యుద్యంతి .' 
స్వస్యై వేద ప్రియనే ! స్వస్తుద్యంతి । స్వస్తుద్యన్తి 

ఓం స్వసిన ఇంద్రో వృద్ధ డ్రవాః 2 పూషా విశ్వవేదాః ॥ స్వస్తిస 
- స్తారోక్ష్య అరిష్టనేమీః స్వస్తినో బృహస్పతిర్దథాతు ॥ అష్టదేవా వసవ స్ఫోమ్యౌ 
సః చ తస్రో దేవీ రజరా శ్రవిష్టాః | తే యజ్ఞం పొన్తు ర జసః పరీస్తాల్‌ 
సంవత్సరీణ మమృతగ్గ్‌ స్వస్తి ॥ 

ఈ క్రింది మంత్రమును యజమానితో పలికించాలి. మహ్యాం సహ 
కుటుంబాయ శుద్ధి వృద్ధ్యభ్యుదయ కర్మణే మహాజనాన్‌ నమస్ముర్వాణాయ 
ఆశ్వీర్వచన సుపేక్ష మాణాయ"ఆయుప్మతే స్వస్తి భవన్లో బ్రువన్తుః ఆయుష్మతే 
స్వస్తి । ఏవంత్రిః - ఓగ్‌ం స్వస్తి భవన్లో బ్రువన్తు ఓగ్‌ం స్వస్తి ఏవంత్రిః, 

ముధ్యామ స్తోమం సనుయామ నాచమానో మంత్రం సరథే హో పయాతం। 
యశోన పక్వం మధుగోష్యన్తరా భూతాం శో అశ్వినోః కామ మష్రాః । సర్వా 
మృధ్నుయామితి తం వై తేజసైవ. పురస్తాత్సర్య భవచ్చన్లోభిః మధ్యతోక్షరై 
రుపరిష్టా ద్ధాయత్ర్యా సర్వతో ద్వాదశాహం వరిభూయాత్సర్వామృద్ధి 
మార్చోత్సర్వామృద్ధి మృధ్నోతి । య ఏవం, వేద 

ఓం బుథ్యాస్మ హవ్వై రృమసోప సద్య మిత్రం దేవం మిత్ర ధేయన్నో అస్తు! 
అనను వ స్ట ' అ జీవేమ శరద srl త్రీణి 
వై దేవానా మృద్ధాని త్రీజీ ఛందాగ్‌ం సి. త్రీణి పవనాని త్రయ ఇమే లోకా 
బుధ్యామేవ తద్వీ ర్య ఏషు లోకేషు ప్రతి తిష్టతి। అఅలశిఖి 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము గా 
ఈ (క్రింది మంత్రాలు పఠించుచూ దక్షిణ - ఉత్తర కలశములను 
మోచేతివలకు నెత్తి - రెంటినీ కలుపుతూ నీటిని ఈశాన్య తూర్పు కలశములలో 
కొద్ది కొద్దిగా నుంచేది. 
వామ దక్షిణ హస్తాభ్యాం దక్షిణోత్తర కలశౌ యుగ పద్దహిత్వా। ఈశాన్య 
కలశే ఉదకం కించత్‌ కించత్‌ నినయతి బుద్ధిం భవన్లో బ్రువస్తు! బుధ్యతామృద్ధి 
'సమృద్ధిః । ముఖ సమముద్ధృత్య 1 స్వస్తి పుణ్యాహం సమృద్ధిరస్తు । వర్షశత 
సంపూర్ణమస్తు + గోత్రాభివృద్ధిరస్తు శాన్తిః పుష్టిశ్చాస్తు శుభగ్‌ం శుభమస్తు 
పునరపి గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు! సర్వసంపదస్తు, 
ఈ క్రింది మంత్రముతో ఈశాన్య కలశ నీటిని, ఆ ప్రాంతమంతయునూ 
శుద్ధి కొటకు చల్లేది. 
శుద్ధి మంత్రాః 
ఓం శుచివో హవ్యా మరుత్త శ్ళుచినాగ్‌ం శుచిగ్‌ం హి నోమ్యధ్వరగ్‌ం 
శుచిభ్యః । బుతేన సత్యామృతసాప ఆయ శుచి జన్మాన శుచయ: పాదకాః | 
'అగ్నిళ్ళుచి వ్రతతమ శ్ళుచి ర్విప్రశ్ళు చిః కవిః శు చీరోచత ఆ హూతః | 
ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్రాజన్త ఈరతే । తవ జ్యోతీగ్‌ంష్వర్బయః 
బుగ్సేద మంత్రాః 
ఏతో న్విష్టేం స్తవామ | శుద్ధం శుద్దేన సామ్నా ॥ శుద్ద రుక్టైర్వా వృథ్వా 
సం । శుద్ధ ఆశీర్వాం మమత్తు ఇంద్ర హు ఆగహి। శుద్ధ శ్చుద్ధాభి రూతిఖిః 
' శుద్గోరయిం ని ధారయ। శుద్గో మమద్ధిసోమ్యః ఇంద్రచ్ళుద్గోపి నోరయిం। 
శుద్దో రత్నాని దాశుషే శుద్దో కృేత్రాణి జిఘృసే | చద్దోవా జం సిషాససి 
'బ్రాహ్మణేష్టమృతగ్‌ం హితమ్‌! 
వీవిత్రి మంత్రాః 
ఓం యేన దేవాః పవిత్రేణ। ఆత్మానం పునతే స దాః తేన సహస్రథారేణ। 
పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం । శతోద్యామగ్‌ హిరణ్మయమ్‌ 
తేన బ్రహ్మా వి దోవయం । పూతం బ్రహ్మ పునీమహేఇంద్ర స్సునీతీ సహ 
'మాపునాతు। సోమస్త్వ వరుణ స్పమీచ్యా. యమోరాజా ప్రమృణాభిః పునాతుమా। 
జాత వేదా మోర్చ యన్యా పునాతు ॥ 
దిక్కుల శుద్ధి మంత్రాః 


ఈ క్రిండి మంత్రాలు పఠించుచూ నాలుగు దిక్కులందు ఈశాన్య 


కలశములోని నీటిని చల్లేది. 
లా er] 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 
1... ప్రాచ్యాం దిశిదేవాః బుత్విజో మార్దయన్తామ్‌ 
దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయన్లామ్‌ | 
ప్రతీచ్యాం దిశి గృహాః పశవో మార్ణయంతాం 
ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్సతయో మార్ణయంతాం 
ఊర్జాయాం దిశి యజ్ఞస్సంవత్సరో యజ్ఞ పతిర్మార్ణయంతాం. 
ఈ క్రింది మంత్రములు పఠించుచూ పుణ్యాహమునందు బ్రాహ్మణులకు 
దక్షిణలు ఇచ్చేది. 
ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో సర్వ గోత్రభ్యో నానానా మభ్య శ్రీలక్ష్మీ నారాయణోమా 
మహేశ్వరాదిత్యాది నవగ్రహ స్వరూపేభ్య స్వస్తి పుణ్యా హేవాచన మంత్ర 
జప దక్షీణాం మన సోత్సాహ పరిమిత హిరణ్యం సంట్రేదదే నమమ. 
వాస్తుదేవతా మంత్రాః 
ఈ క్రింది మంత్రము పఠించుచూ వాస్తుదేవునకు నమస్కారములు చేసేది 
ఓం వాస్తోప్పతే ప్రతి జానీ హ్యస్మాన్‌ స్ట్వావేశో అనమీనో భవానః । 
యత్వేమహే ప్రతి తన్నో జస శంన ఏధి ద్వెపదే శంచ తుప్పదే 1 వా 
స్తోప్పతే శగ్మయాసగ్‌ం సదాతే సక్షీమ హిరణ్వయా గాతు. మ త్యా ఆవజ్షేమ 
ఉతయో గేవరంనో యూయం పాత స్వస్తిభీ స్పదానః అమీవ వా స్తోప్పతే 
విశ్వారూపాణ్యావిశన్‌ సభాసుశేవ ఏధినః శుభమ్‌ శుభం, 
బుగ్శేద మంత్రాః 
ఈ క్రింది మంత్రాన్ని చదువుచూ నమస్కరించేది. 
స్వస్యయ నంతార్జ్య మరిష్టనేమిః । మహద్భూతం వాయసం దేవతానాం | 
అసురఘ్ను మిన్ద సఖం ౭ 
సమధ్యు | బృహద్యశళో నావమివారు హేమ॥ అంహా ముచమాంగిర 
సంగయన్యః | స్వన్యాత్రే యం మనసా చతార్హ్యం | ప్రయత పాణిశ్ళరణం 
ప్రపద్యే । స్వస్తి సంబాదేప్వభయం నో అస్తు ॥ శుభగ్‌ం శుభమ్‌! ఓం శాంతి 


శాంతి శ్మాంతిః॥ 
వుణ్యాహవాచినే చిర్చ 
పుడమి పుణ్యాహ విధులెల్ల పుణ్యమరసి 
వేదశాస్తార్థ దర్మాల నుద్ధరించ 
“ సర్వ కార్యార్థ కోవిదుల్‌ సన్నుతింతు 
+ రెపుడు, పుణ్యాహవాచన మింతగాను - వం॥వీ॥ దైవజ్ఞ 
ఇతి పుణ్యాహవాచనం సమాప్తం. 


అలాపించ్‌శి 


విరాట్‌ విశ్వటహ్మ వ్రత విధానము GD 


జ్‌ గా 
బ్రహ్మాది దేవతా ఆట్బోనము 

నోట్‌: అన్ని దేవతలకు కలశములు పెట్ట, లేనిచో వ్రతమువలె పూజించేది. 

గణపతి:-ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవింకవీనా ముపమత్ర 
వస్తవం। జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పత ఆన శ్చృణ్వ న్నూతిఖి స్సీద 
సాదనమ్‌॥ 

బ్రహ్మ బ్రహ్మా దేవానాం పదవీః కవీనాం ఖుపి ర్వి ప్రాణాం మహిషో 
మృగాణాం। శ్యేనో గృధ్రాణాగ్‌ం స్వధితి ర్వనానాగ్‌ం సోమః పవిత్ర మత్యేతి 
రేభన్‌ ॥ 

విష్ణువు:- ఓం ఇదం విష్ణు ర్వి చక్రమే త్రేధా నిదధే పదమ్‌ సమూధ 
మస్యపాగ్‌ం సురే ॥ 


(రుద్రుడు): కద్రు ద్రాయ ప్రాచేతసే మిధుష్ట మాయ 
తవ్యసే వోచేమ శంతమగ్‌ం హృదే ॥ 
సూర్యుడు:- ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశ యన్యమృతం మర్త్యంచ 
హిరణ్య యేన సవితా రథేన దేవో యాతి బువనాని పశ్యన్‌ 
ఇంద్రుడు:- ఇంద్రంవో విశ్వతస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్త కేవల 
మను బ్ఞహ్మ:- ఓం తం మను రాధత్త తేన మను రాధ్నోన్‌ తస్మాన్మానవః 
ప్రజా ఉచ్యన్తే ॥ 
మయ బ్రహ్మ:-మ యో భూర్వాతో అభివా తూస్రా ఊర్జస్వతీ రోషధీ రారి 
శన్హామ్‌॥ . 
ష్ణ బ్రహ్మ :- తం త్వష్టా 2.2. ధత్తతేన త్వష్టా 2.2. ధ్నోన్‌ తస్మాత్‌ 
త్వాష్టః ఫ్‌శవ ఉచ్యన్తే 
శిల్పిబ్రహ్మ:-ఓం సు హిరణ్యే సుశిల్చే బుతస్య యోనౌ విహ సాదయామి 
విశ్వబ్రహ్మ :- విశ్వజ్ఞ వర్ధత స ఇమాన్లోకాన్‌ వృడోతి। 
వాస్తు బ్రహ్మ :- వా సోప్పతే ప్రతిజానీ హ్యస్మాన్‌ స్ట్వావేశో అనమావో 
భవానః । యత్వేమహే ప్రతి తన్నో జుషస్వ శం న ఏధి ద్విచేదే శం చతుష్పదే. 
క్షేత్ర పాలకుడు:- ఓం క్షేతస్య పతినా వయగ్‌ం హితేనేవ జయామసి। 
గామశ్వం పోషయిత్యా సనో మృడాతీదృ శే॥ 
అభయంకరుడు:- ఓం యత ఇంద్ర భయామహే తతో నో అభయం కృథి 
మఘవచ్చగ్ని తవ తన్న ఊతయే విద్విషో విమృధో జహి ॥ క 
Ce) 


రా విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 

గృహ శిల్వి:-ఓం అయం నో దేవ సృవితా బృహస్పతిః । ఇంద్రాగ్నిమిత్రా 
వరుణా స్వస్తయే॥ త్వష్టా విష్ణుః ప్రజయాసగ్‌ం రరాణః కామ ఆయాతం 
కామాయ త్వా విముంచతు. 

* అనంతుడు:- ఓం సర్పరాజాయ విద్మహే సహస్ర ఫణాయ ధీమహి । 
తన్నో అనంతః ప్రచోదయాత్‌. 

బ్రహ్మాది మండలము సమాప్తము. 
ఇంద్రాడ్యష్టీ దిక్సాలక్‌ పూజ 

ఇంద్రం:- ఓం ఇంద్రంవో విశ్వతస్సరి హవామహే జ నేభ్యః అస్మాక 
మస్తు కేవలః । 

అగ్ని- అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వ వేడసమ్‌ | అస్య 
యజ్ఞస్య సుక్రతుమ్‌ ॥ 

'యముడు:-యమాయ సోమగ్‌ం సుమత యమా య జుహూతా హవిః 
యమగ్‌ం హి యజ్ఞో గచ్చతు అగ్నిదూతో అరంకృతః । 

నైరుతిం:- మోషణః పరాపరా నిరుబుతిః దుర్హణా వధీత్‌ ! పృదీష్ట 
తృష్ణయా సహ 

వరుణం:- ఇమం మే వరుణ శ్రుధీహవ మధ్యాచ మృడయ! త్వామ 
వస్యు రాచకే॥ 

వాయుం:- తవ వాయు వృతస్పతే త్వప్టు ర్థామాత రద్భుత। అవాం 

స్యా వృజీ మహే॥ er) 

కుబేరం:- సోమో ధేనుగ్‌ం సోమో అర్వన్త మాశుగ్‌ం సోమో వీరం 
కర్మణ్యం దధాతు సాధన్యం విద ధ్యగ్‌ం సభఖేయం పితుశ్రవణం యో దదాశ 


ఈశానః:- తమాశాసం జగతస్త స్తుషస్పతిమ్‌ ధియం జస్వమవసే 
హూమహే వయం పూషానో యధా వేదసా మనద్వధే రక్షితా పాయు 
రదబ్ధ స్వస్తయే 
అష్టదిక్సాల పూజా సమాప్తః 
నవగ్రహ వ్రూజ 
:- ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశ యన్నమృతం మర్యంచ 
హిరణ్య యేన న్యం దేవో యాతి భువనాని పశ్యన్‌ 
లామీంభీశ్లీ 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము. 
చంద్రః- ఆప్యాయ స్వ సమేతుతే విశ్వతః సోమ వృష్టియం భవా వాజస్య 
సంగధే న 
కుజుడు:- ఓం అగ్నిర్మూర్థా దివః కకుత్పతిః పృధివ్యా అయం । అపాగ్‌ం 
రేతాగ్‌ంసి జిన్వతి 
బుధుడు:- ఓం ఉద్భుధ్యస్వాగ్నే ప్రతిజా గ్యహ్మేన మిష్టా పూర్తే సగ్‌ం సృజే 
ధామేయంచ | పునః క్షృణ్వగ్గ్‌ స్వాపితరం యువాన .మన్వాతాగ్‌ంసీత్త్వయి 
తంతుమేతం 
గ్గురువు;:- ఓం బృహస్పతే అతియ దర్యో అర్హాద్‌ దు ద్విఖాతి క్రతు 


మజ్జనేఘ యద్దీయచ్చ వసర్త ప్రజాత తదస్మాసు ద్రవీణం ధేహి, చిత్రమ్‌ 
శుక్రుడు:- శుక్రంతే అన్యద్యజ తంతే అన్యద్విఘ. రూపే అ హనీ ద్యౌరివాసి 
విశ్వా హిమాయా అవసి స్వధావో భద్రాతే పూజన్నిహరాతి రస్తు 
శని గ్రహము:- ఓం శమగ్ని రగ్నిఖ్రి స్మరచ్చన్న స్తపతుసూర్యః శం వాతో 
వాత్వరపా అపశ్రిధః క్‌ 
రాహువు:- ఓం క్రయా నశ్చిత్ర అభువ దూతీ సదా వృధస్సఖా కయాశచిష్థ 
యావ్రృతా॥ 
కేతువు:- కేతుం క్రృణ్వన్న కేతవే పేశో మర్యా అపేశసే సముషద్భి 
రజాయధాః ॥ 
ఓం 
శ్రీరస్తు నమోవిశ్వకర్శణే శుభమస్తు 
- ప్రార్థన - 
ల్లో! శ్రీకరం పరమాత్మానం అవాజ్మానస గోచరం | 
వేదవవేద్య మహంవందే విశ్వకర్మాణ మవ్యయం ॥ 
శ్లో! శ్రీ దమర్ధద మానంద కందళం సురసేవితం 
భజేల_ హం లోకకర్తారం విశ్వకర్మాణ మవ్యయం ॥ 
ఖః ప్రాగాది దిజ్ముభోత్సన్నాః సానగాద్యా మహర్షయః | 
పంచవేద ప్రవక్తారః స్మేర్తవ్యాస్తే నిరంతరమ్‌ | 
ఖః సద్యోజాతాది వరైభ్యో పంచభ్యో యే విజిజ్ఞరే । 
మన్వాదిభ్యో నమః పంచ బ్రహ్మభ్య స్తేభ్య అన్వహమ్‌ ॥ 
శ్లో! పంచబ్రహ్మ స్వరూపాయా సృష్టి స్థిత్యాది కారకాః । 
బ్రహ్మ విష్ణు మహేశేద్ద సూర్య మూర్తీ స్మరామ్యహమ్‌ ॥ 
శ్లో పంచాశత్కోట విస్తీర్ణ" భూమండల నివాసీనః । తహీంటి శీ) 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 
తేభ్యో బ్రహ్మకులీనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః ॥ 
శ్లో! సకల భువన బీజం భాతి యస్య స్వరూపం । 

నిగమ వినుత మాద్యం కారణం బ్రహ్మమూర్తేః ॥ 
శ్లో! ప్రణవ మయ మంచిత్యం ప్రాణినాం హృన్నివాసమ్‌। 

ప్రకృతి తిమిరభానుం శుద్ధతత్త్వం భ జామి ॥ 
శ్లో! యతోయశస్సంపద మిద్ధతేజో బుద్ధించ విద్యాం ప్రతిభాం చిరాయు! 

శ్రద్ధాంచ మేధా మరుజంబలంచ ప్రజాపతీ త్వత్పదమా(శ్రయామి॥ 
1. ఓం సద్యోజాత స్వరూప మనుబ్రహ్మణే నమః 
2. ఓం వామదేవ ముఖోద్భవ మయబ్రహ్మణే నమః 
3. ఓం అఘోర ముఖోదృవ త్వష్టబ్రహ్మణే నమః 
4 ఓం తత్పురుషముఖోద్భవ శిల్ప బ్రహ్మణే నమః 
5. ఓం, ఈశానముఖోద్భవ విశ్వజ్ఞ (బ్రహ్మణే నమః 
6. 
శ 
8. 
శ 


. ఓం విశ్వబ్రహ్మరూపాయ నమః 
'. ఓం అగ్నయ నమః మాతాపితృభ్యో నమః 
1. ఓం సర్వేభో సనాతన బ్రాహ్మణేభ్యో నః 
1. ఓం బ్రహ్మ విద్యాసాంప్రదాయ కర్తృభ్యో నమః 
అదమ్య 
క్రియ - ఈ క్రింది మంత్రములతో ఉద్దరణితో మూడు సార్లు నీటిని త్రాగేది. 
తదుపరి శిరసాది అవయవములను స్పర్థాంచేదిఓం విశ్వజ్ఞాయ నమః 


1... ఓం విశ్యబ్రహ్మణే స్వాహా | 10. సృష్టికర్తాయ నమః 
2. ఓం సద్యోజాతాయ స్వాహా | 11. సర్వదేవగురవే నమః ౮ 
3. ఓం వామదేవాయ స్వాహా | 12. పంచకర్శభ్యో నమః 
4. ఓం అఘోరాయ స్వాహా | 13. వేదవేదాంతాయ నమః 
5. ఓం తత్పురుషాయ స్వాహా | 14. ప్రణవ స్వరూపాయ నమః 
6. ఓం ఈశానాయ స్వాహా | 15. సాకార నిరాకారాయ నమః 
7. ఓం దివ్వరూపాయ నమః | 16. దేవానాం పతయే నమః 
8. ఓం పరాత్వరాయ నమః | 17. స్వయంభూ విశ్వబ్రహ్మణే నమః 
ఓం శాంతి శాంతి శ్మాంతిః 
సంకల్పము' 
శ్లో! ఊత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః | 


ఏతేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ॥ గా 
షా బ్రహ్మ కర్మ అమింటిశ్రీ 


- గోత్రస్య 


విధానము 


ఓం భూః । ఓం భువః | ఓగ్‌ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం 
తపః | ఓగ్‌ం సత్యం | ఓం తత్సవితుర్వరేణ్యం । భర్గో దేవస్య ధీమహి 


శ్రీమతః గోత్రః 
. నామధేయః 
ముద్దిశ్య, శీవిశ్టుబహ్మణాః ప్రీత్యర్ధం - 

మమ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ద్యర్ధం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ 
ఫలపురుషార్థ సిద్ధ్యర్ధం, మనోలీష్ట సకల సంఫత్సమృద్దర్థం. సర్వత్ర యశో 
విజయ లాభాది ప్రాష్యర్థం, ఇహజన్మనిజన్మాంతరే సర్వపాప క్షయార్థం, సభార్యాః 
, సపుత్రస్య సబాంధవస్య, సపశోః సమస్తాభయ వ్యాధి జరాపీడా పరిహారద్వారా 
ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధర్థం శ్రీవిశ్వబ్రహ్మ పూజా వ్రతాంగత్వేన నవగ్రహాది 
సర్వదేవతా పూజాం కరిష్యే . 5 

విశ్వబ్రహ్మ్‌ కలశ స్థాపనము 

(క్రియ :రాగి చెంబునకు గంధాది అలంకరణములు చేసేది. పంచ 
పల్లవములగు మామిడి, జమ్మి, గరిక, రావి, నేరేడు, ఆకుల నుంచేది. దాని 
మిద కొబ్బరికాయ నుంచి, రవికల గుడ్డను అలంకరించేది. ఆభరణములు 
కూడ అలంకరించి - విశ్వకర్మ పటమునకు ముందు భాగములో పెట్టుకొని 
భక్తి పురస్సరముగా పూజించేది. 

ఓం య ఇమా విశ్వా భువనాని జుహ్వదృషిర్‌ హోతా నిషసాదా పితాన। 
స ఆశిషా ద్రవిణ మిచ్చమానః పరమ చృదోవర ఆవివేశ 

ఓం భూః విశ్వబ్రహ్మమావాహయామి 

ఓం భువః సర్వదేవాధిపతిం ఆవాహయామి 

ఓం సువః సర్వశిల్పాధి పతి మావాహయామి 

ఓం భూర్భువస్సువః - ప్రజాపతి మావాహయామి. అఆడుంటిశ్‌ 


"ఆల. విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 


ప్రాణ ప్రీతిష్టా 
అస్యశ్రీ విరాడ్విశ్వబ్రహ్మ ప్రాణ ప్రతిష్టా మహామంత్రస్య పరమేష్టి బుషిః | 
అనుష్టుప్‌ ఛందః | పరబ్రహ్మ ప్రాణ శక్తి రేవతా ఓం బీజం । విశ్వం శక్తిః । 
(బ్రహ్మ కీలకం! అస్యాం కలశే,సువర్ణ ప్రతిమాయాం ప్రాణ ప్రతిష్టే వినియోగః 
అంగన్యాస్‌ము 
ఓం వ్థర్ణనప్తేజో వాయురాకాశాత్మనే - అంగుష్టాభ్యాంనమః 
ఓం శ్రీ శబ్దస్పర్శరూప రస గంధాత్మనే - తర్జనీభ్యాం నమః 
ఓం వి. త్వకృక్షుశ్నోత జహ్వాఘాణాత్మనే - మధ్యమాభ్యాం నమః 
ఓం శ్వ, వాక్సాణ్‌ పాదపాయూపస్మాత్మనే - అనామికాభ్యాం నమః 
ఓం ట్ర. జ్ఞాత మనోబుద్ధి చిత్తాహంకారాత్మనే - న. 
ఓం హ్మం. ప్రాజోపాన వ్యానోదాన సమానాత్మనే-కరతల కరవృష్టా 
భ్యాంనమః 
N.B.: ఏవం ప్రకారేణ హృదయాదిన్యాసః కుర్యాత్‌ ॥ 
ఓం అసునీతీ పునరస్మా సుచక్షుః పునః ప్రాణమిహినో దేహి భోగం 
జ్యోక్చశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయాన స్ప్వస్తి 
ఓం భూర్భువస్సువః । విశ్వకర్మ ప్రాణాఇహ ప్రాణాః ఓం ఆం హ్రీం క్రోం 
యం రం లం వం శం షం సం హోం సర్వేంద్రియాణి వాబ్మనశ్ళక్షుశ్నోత 
జిహ్వాఘాణ రేతో బుద్దాదీని సుఖం చిరం తిష్టంతు స్వాహా - స్థిర్టోభవ. 
రదోభవ సుప్రసన్నో భవ - స్థిరాసనం కురు. 


ధాన్యము 
శ్లో, సత్యంజ్ఞాన సుఖస్వరూప మమలం పంచాననం పావనం 
వేదాంతైః ప్రతిపాద్యమాన విభవం విశ్వైక నిర్మాతరం 
సర్వప్రాజి మనోఇ_.౦బుజాంతరగతం సర్మాత్మకం సర్వదా 
వందే2_హం భగవంత మార్యవినుతం శ్రీ విశ్వబహ్మాభిదం. 
సాంగం సుపరివార సమేతం విశ్వబ్రహ్మాది గణేభ్యో నమః 
ధ్యానం సమర్బయామి. 
ఆవాహనము 
శ్లో శ్రీమత్రణవ చిద్రూపం । పంచాస్యం నిత్యమవ్యయం ష్‌ 
ఆవాహయామి దేవేశం విశ్వబ్రహ్మాణ మోశ్వరమ్‌ | 
ఓం విశ్వబ్రహ్మణీ నమః-సాంగం-సావరణం-సపరివార 
సమేతం-సాయుధం-సశక్తికం-ఆవాహయామి. i 
ఆహింటయథో! 


విరాట్‌ విశ్వ వ్రత విధానము 
అసినము 
శ్లో! కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రం 
విచిత్ర వస్తావృత మచ్యుత ప్రభోమయార్సితం తుభ్యమిదం గృహాణ ఓం 
విశ్వబ్రవ్మణే నమః, సాంగాం సపరివార సమేతం సువర్ణ రత్న సింహాసనం 
సమర్పయామి. 
పాద్యము 


శ్లో! స్వయం భూస్సర్వదేవానాం | అధిక స్సర్వ కామదః । 
మయా నివేదెితం తుభ్యం ! సుగృహాణ సుపాద్యకం | 
ఓం విరాట్‌ విశ్వబ్రహ్మణే నమః - పాద్యం సమర్పయామి. 


శ్లో॥ గంగా జలం సమానీతం సువర్ణ కలశేస్థితం 
అర్థ్యం గృహాణ భగవన్‌ విశ్వబ్రహ్మ నమోస్తుతే ॥ 
ఓం విరాట్‌ విశ్వబ్రహ్మణే నమః అర్హ్యం సమర్పయామి. 
ఆచమనము 
శ్లో! మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం 
తదిదం కల్పితం దేవ సమ్యగాచమ్యతాం విభో 
శ్రీ విరాట్‌ విశ్వబ్రహ్మణే నమః ఆచమనీయం సమర్పయామి. 
మీధుపీర్యము 
శ్లో! గోక్షీరదధి సంయుక్తం శర్మరా మధు సంయుతం 
స్వర్ణపాత్రే నిక్షిప్తం త్వయా సంగృహ్యతాం ప్రభో 
శ్రీ విరాట్‌ విశ్వబ్రహ్మణే నమః మధుపర్మం సమర్పయామి. 


శుద్దోదక స్నానం 
శ్లో! నదీనాం చైవ సర్వాసాం ఆనీతం నిర్మలోదకం 
0 స్వీకురు సర్వేశ మయాదత్తం నమోస్తుతే 
శ్రీ విరాట్‌ విశ్వబ్రహ్మణే నమః శుద్దోదకస్నానం సమర్పయామి. 
పంచామ్మతి స్నానములు 


క్రియ: ఒక పళ్ళెరమందు ఆకునుంచి అందు బంగారపు విశ్వబ్రహ్మ ప్రతిమనుంచి, 
అభిషేకాదులు చేయవలెను. లేనిచో నాణెము నించి అవ్పరమేశ్వరునిగా 


భావించి అభిషేకించవలయును. 
అహింద 


మలం ఏరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 

ఖ పాలతో స్నప్‌నీ :- ఓం అప్యాయ స్వసమేతుతీ విశ్వత స్పోమ వృష్టియం 

భవా వాజస్య సంగధే - క్షీరేణ స్నపనయామి 

2) పెరుగుతో స్నానము :- ఓం దద్గిక్రావణ్ళోఅకారిషం జిష్ణోరళ్వన్య 

వాజినః నురబ్లినో ముఖాకరత్‌ ప్రాణ ఆయాగ్‌ంషి తారిషత్‌- 

దధ్యాస్నప్రనయామి. 

3) నేతితో స్నానము :- ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్సునా 

త్వచ్నిద్రేణ పవిత్రేణ వసో స్ఫూర్యస్య రశ్మిఖిః అజ్యేన స్పపనయామి. 

4) తేనెతో స్నానం :- ఓం మధువాతా బుతాయతే మధుక్షరంతి సింధవః | 
మాధ్వర్న స్పంత్వోషధీః మధునక్తముతోషసి ॥ క్‌ 
మధుమత్సార్థివగ్‌ం రజః | మధు దౌర్యస్తునః పితా | 
మధుమాన్నోవనస్సతి ర్మధుమాగ్‌ం అస్తు సూర్యః । 
మాధీర్లావో భవంతునః - మధునా స్నపనాయామి. 

5) కొబ్బరి నీళ్ళతో - శర్మల నీళ్ళతో :- 
యాః ఫలనీర్యా అఫలా అపుష్పాయాశ్చపుప్పిణీ £ 
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచం త్వగ్‌ం హసః । 
ఆతి నారికేళ శర్మరోదక స్నాసం స్నపనయామి. 

ఓం శాంతి శాంతి శాంతిః 
శుద్దోదక స్నపన 

ఓం య ఇమా విశ్వా భువనాని జుహ్యదృషిర్‌ హోతా నిషసాదా పితాన। 
స ఆశిషా ద్రవిణ మిచ్చమానః పరమచ్చదో వర ఆవివేశ 

విశ్వకర్మా మనసా యద్విహాయా ధాతా విధాతా పరమోత సందృక్‌! తేషా + 
మిష్టాని సమిషా మధన్తి యత్ర పంచర్నీన్నర ఏకమాహుః । 

యోనః పితాజనితా యోవిధాతా యో నస్సతో అభ్యాసజ్ఞజాన 1 యో 
దేవానాం నాముధా ఏక ఏవతగ్‌ం సంప్రశ్నం భువనాయన్యన్యా 

త ఆయజన్త 'ద్రవిణగ్‌ం సమస్మా బుషయః పూర్వే జరితారోన భూనా 
అసూర్హా సూర్తా రజస్యో విమానె యేభూతాని సమకృణ్వన్ని మాని! 

నతం విదాధయ ఇదం జజానాన్యద్యుష్మాక మన్తరం భవాతి | నీ హారేణ 
'ప్రావృతా జల్ప్యాచా సుతృప ఉక్టశాసశ్చరన్తి | 

పరోదినా పరఏనా పృథివ్యా పరో దేవేభి రసురై ర్గహాయత్‌ । కిగ్గం + 
స్విద్దర్భం ప్రథమం దద్ధ ఆపో యత్ర దేవా సమ గచ్చన్త విశ్వే | అజస్య 
నాభావధ్యేక మర్చితం యస్మిన్నిదం విశ్వం భువన మధి (శ్రితం। 


= లాఅింత్‌ఖ్లీ 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 
విశకర్మా హ్యజనిష్ట దేవ ఆదిద్గన్ధర్వో అభవద్దితీయః । తృతీయః పితా 
జనితా షధీనామ్‌ | అపాం గర్భం వ్యదధాత్పురుత్రా | చక్షుషః పితా మనసా 
హి ధీరో ఘృతమేనె అజునన్నన్న మానే । యదే దన్తా అదద్భగ్‌ం హన్త పూర్వ 
ఆది ద్వావాష్ఫథివీ అప్రధేతామ్‌ । న 
విశ్వతశ్వక్షురుత విశ్వతో ముఖో విశ్వతో 
సంబాహుభ్యాం నమతి సంపతతైః ద్యాతా పృధివీ జనయన్దేవ ఏక 
కిగ్గ్‌ం స్విదాసీ దధిష్టాన మారమృణం కతమ ధ్వ్విత్మిమాసీత్‌ । యది భూమిం 


-జనయన్న్‌ | విశ్వకర్మా విద్యామౌణోన్మహినా విశ్వచక్షాః । కిగ్గిం స్విద్వనం 


కఉసవృక్ష ఆసీద్యతో ద్యావా పృథివీ నిష్టతక్షుః । మనిషేడో మనసా పృచ్చతేదు 
త్యదదధ్య తిష్టద్భువనాని ధారయన్న్‌ । 

యా త్తే ధామాని పరమాణి యా£_ వమాయా మధ్యమా విశ్వకర్మన్ను తేమా 
శిక్షా సభిభ్యో హవిషి స్వధావస్స్వయం యజస్వ తనువం జుషాణః 

వాచస్పతిం విశ్వకర్మాణ మూతయే మనో యుజం వాజే అద్యాహూవేమ 1 
సనోనెదిష్టా హవనాని జోషతీ విశ్వశంభూరవసె సాధు కర్మా 'విశ్వకర్మన్‌ హవిషా 
వావృధానస్త్వ్వయం యజస్వతనువంజుషాణః 

ముహ్యం త్వన్యే అభితస్స్ఫపత్నా ఇహాస్మాకం నుఖవా సూదిరస్తు, విశ్వకర్మన్‌ 
హల్లిషా వర్దనేన త్రాతార మిన్రమకృణో రవధ్యమ్‌ | తస్మై విశస్సమన మన్త 
పూర్వీ రయముగ్రోవిహవ్యోయధాల. సత్‌ | 

సముద్రాయ వయునాయ సిన్ఫూనాం పతయేనమః । నదీనాగ్‌ం సర్వాసాం 
పిత్రే జహూతా విశ్వకర్మణే విశ్వా౭.హా౭... మత్యగ్‌ం హవిః ఓం సహనా వేవతు 
'సహనౌ భువక్తు । సహ వీర్యం కరవావహై | తేజ స్వినా వధీతమస్తు మావిద్విషా 
వహై 1 

ఓం శాంతి శ్ళాంతి శాంతిః - శ్రీ విశ్వబ్రహ్మణే నమః 

శుద్దోదకస్నానం స్నపనయామి. 


స్‌ 


శ్లో! _స్వర్ణాంచలం స్వర్ణబిచీత్ర శోభితం కౌశేయ యుగ్మం పరికల్పితం 
మయా లోక 'ప్రావరణం గృహాణ మాయాబల ప్పావృత దివ్యరూవ 


,. శ్రీవిరాట్‌ విశ్వబ్రహ్మణే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. 


యేజ్ఞోపీతీతము 


= శ్లో॥నువర్ణ తంతూదృవ యజ్ఞ సూత్రం ముక్తా ఫల స్యూత మనేకరత్నం 


గృహాణ తద్వత్కృత ముత్తరీం న్వకర సూత్రం ధరతే నమోః._స్తు 


శ్రీ విరాట్‌ విశ్వబ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామ్మింట్టు ర్మ శ్ర 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 
గంధము 
శ్లో॥శ్రీఖండం చందనోర్మిశ్రం గంధాడ్యం సుమనోహరం 1 
విలేపనం సురశ్రేష్ట చందనం ప్రతిగృహ్యతాం 1 
ఓం' విరాట్‌ విశ్వబ్రహ్మణే నమః శ్రీగంధం సమర్పయామి. 
అలంకార కుంకుమ 
శ్లో! ఆరుద్రాం యః కరణీం యష్టిం 
సువర్ణాం హేమమాలినీం 
ఓం విరాట్‌ వశ్వబ్రహ్మాణే నమః కుంకుమాలంకరణం సమర్పయామి. 


వుష్పముల పూజ 
ఓం విశ్వబ్రహ్మణే నమః - పాదౌ పూజయామి 
ఓం విశ్వవ్యాపినే నమః _- గుల్ఫౌ పూజయామి 
ఓం విధాత్రే నమః - జానూ పూజయామి 
ఓం విశ్వప్రతాపాయ నమః - జంఘే పూజయామి 
ఓం నిశ్వాద్భుతకృతే నమః - కటిం పూజయామి 


ఓం విశ్వధారిణే నమః - ఉదయం పూజయామి 

ఓం వివిధవైభవధాత్రేనమః - నాభిం పూజయామి న్‌ 
ఓం విశ్వాతీతాయ నమః . - వక్షస్థలం పూజయామి 

ఓం విశ్వరూపాయ నమః - కంఠం పూజయామి 


ఓం విశ్వస్తుతాయ నమః - బాహూన్‌ పూజయామి 
ఓం విశ్వోద్భృవాయ ననుః _ - ముఖం పూజయామి = 


ఓం విశ్వపాలకాయ నమః - నేశ్రేః పూజయామి 
ఓం విశ్వాధారాయ నమః - శిరః పూజయామి 
ఓం విశ్వబ్రహ్మణే నమః = సర్వాంగాని పూజయామి 


శ్రీ విశ్శకర్మ అష్టోత్తర శతనామావళి: 
ఓం శ్రీగాయత్రీ విశ్వకర్మణాయనమః విశ్వజ్ఞ బ్రహ్మణే 
విశ్వకర్శణే వీరగురవే 
మను బ్రహ్మణే విశ్వ స్తవనీయాయ 
మయ బ్రహ్మణే అకంపాయ/అకలుషాయ 
త్వష్ట బ్రహ్మణే అఖిల స్వరూపాయ 


శిల్పి బ్రహ్మణే అగోచరాయ/అచలాయ ౧ క్ల 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము ఆ 


అనంతాయ/అనంతరూపాయ 
అనంత ప్రభావాయ 
అనాది పురుషాయ 
అనలాయ/ఇనిలాయ 
అనిమిషాయ 
అదయదూరాయ 
అద్భశ్యాయ/అధోక్షణాయ 
అద్వితీయాయ 

అద్భుత లీలావినోదాయ 
అనంతజ్ఞాన నిలయాయ 
అనంత 

అనంత గ 
అజితాయ 

అలాన్‌ భూన్యాయ 
అతుల వైభవాయ 
అప్రమేయాయ 
అగ్రదేవాయ/అగ్నితేజాయ 
అఘవినాశనాయ 
అఘోరముఖాయ 
కపికేతనాయ 
కమలాసనాయ 
కర్శఫాక్షినేర్శనిరతాయ 
కర్మరహితాయ 

కలుష విదూరాయ 
కలిదోషనివారణాయ 
కరుణాకరాయ 
కామరూపాయ 
కామాంతకాయ 
కైవల్యప్రదాయ 

కాంచన గర్భాయ 
wal 
గాయత్రీ స్వరూపాయ 
గాయత్రీ సహియాయ 


ఉపనిషత్సారాయ 
ఉపద్రవ నివారణాయ 
ఊర్ద్వతేజాయ 

ఐశ్వర్య ప్రదాయ 
ఓంకార స్వరూపాయ 
అప్రమేయాయ 
అభవాయ/ అయోనిజాయ 
అనంతరూపాయ 
అభిలాధారాయ 
అర్మార/అశోకాయ 
అహభువనాయ 
అనుపమానాయ 

అనేక రూపాయ 
అభయ ప్రదాయ 
అశరీరాయ/అక్షయాయ 
ఆచార్యాయ 
ఆదిమధ్యాంత రహితాయ 
ఆపద్భాందవాయ 
ఆశ్రిత వత్సలాయ 
గురు శ్రేష్ణాయ 
గురుస్థానాయ 
గురుకులవాసాయ 
ఘోరాఘహరణాయ 
అప్రమత్తాయ 

ఈశాన ముఖాయ 
 ఈశ్వర్రాయ/నార్థనాయ 
జితక్రోధాయ 
జితేంద్రియాయ 
జగదేక వందితాయ 
జ్యోతిర్మయాయ 
త్రిలోచనాయ 
తాపవిదూరాయ 


తావత్రయశూన్యాన త్రహ్రృ వ. 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 


ప్రియాయ పరబ్రహ్మణే/పరమేశ్వరాయ 
శ్రాతాయ,దేవాదిదేవాయ పాపఘ్నాయ/పావనాయ 
ధీమంతాయ పురుషోత్తమాయ 
దీనబాంధవాయ ఆదిశేషాయ 
ధర్మపాలనాయ ష్‌ హృదయాయ 
దాక్షిణ్యపూర్ణాయ 'య/ద్భవాయ 
స ae 
ఆగమస్వరూపాయ నిత్యానందమయాయ 
ఆనందమయాయ ప్రసన్నవదనాయ 
ఆదిదేవాయ అ్రహ్మీజమూర్తయే 
నానారూప ధారయే భక్త వరదాయ/భక్త ప్రియాయ 
చిత్మకాయ/జగత్మక్తయే భవబంధవిముక్తాయ 
జగద్దురవే/జగన్నాధాయ మంగళ ప్రదాయ 
నిగమ వేద్యాయ మందస్మిత వదనాయ 
నిత్యకల్యాణ ప్రదాయ వాచస్పతయే/వాస్తురూపాయ 
పంచవక్రాయ విరాత్రూపాయ/పవిత్రాయ 
వ. స్వరూపాయ పీతాంబరాయ 
ప్రణవ స్వరూపాయ నారాయణాయ క 
ధూప్‌ము 


శ్లో! దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మన్గోహరం 
ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమోస్తుతే 
ఓం విరాట్‌ విశ్వబ్రహ్మణే నమః - ధూపమాఘ్రాపయామి. - 
దీపము 
శ్లో! సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం | 
హాణ మంగళం దీపం డైలోక్ళ తిమిరాపహా ॥ 
ఓం విరాట్‌ విశ్వబ్రహ్మణే నమః దీపం దర్శయామి. 
శో॥ భక్తా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే 
త్రాహిమాం నరకాద్దోరాత్‌ దివ్యజ్యోతి ర్నమోస్తుతే 
ఓం విరాట్‌ విశ్వబ్రహ్మణే నోమః కర్పూర 'ఆనంద దీపం దర్శయామి. , 
నైవేద్యము 


N.B.: అన్ని పదార్థములను దేవుని ముందల నుంచి సాంబ్రాణి ధూపము 
వేయుచూ నివేదన చేయాలి. - ప 85 


విరాట్‌ వి స్తప్ర హు వ్రత రిశానము 

మంత్రము : ఓం భూర్చువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి! 
థియో యోనః ప్రచోద, ॥1 

ఓం విశుక్థహణే నమః - భక్ష్య భోజ్య, చోష్య, లేహ్య, పానీయాత్మక 
సర్వపదార్థాన్‌ మహా నివేదనం సమర్చయ్యామి. 

ఓం ప్రాణ స్వరూప సద్యోజాతాయ స్వాహా 

ఓం వ్యాన స్వరూప వామదేవాయ స్వాహా 

ఓం ఉదాన స్వరూప తత్పురుషాయ స్వాహా 

ఓం సమాన స్వరూప ఈశానాయ 

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 'అమృతాపిథానమసి | ఉత్తరాపోశనం 
సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ (ప్రక్షాళయామి శుద్ధాచమనీయం 
సమర్చయామి. 


శ్లో వివిధ వంటకా విచ్చితి నింపుమోర 

నార గించుము అవిరళ తృప్తిగాను, 

మాలి దోషము లెంచక్త మంచి నిమ్ము 

దేవ! వందనములు నీకు దివ్యముగను. - వం।వీ॥ దైవజ్ఞ 

తాంబూలము 

శ్లో! పూగీఫలై స్పకర్పూరైః నాగవల్లీ దళైర్యుతం 

ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలాం ప్రతిగృహ్యతాం 
ఓం శ్రీ విరాట్‌ విశ్వేబ్రహ్మణే నేమః తాంబూలం సమర్పయామి. 

నీరాజనము 


శ్లో॥ నీరాజనం గృహాణేదం పంచవర్తి ఘృతాన్వితం _ , 
తేజోరాశిం మయాదత్తం విశ్వబ్రహ్మన్‌ నమోస్తుతే 
ఓం విశ్వబహ్మణే నమః దివ్యనీరాజనం దర్శయామి. నీరాజనానంతరం 
శుద్ధాచమ నీయం శేషర్భయామి. 
బీ ag 
1) ఓం సద్యోజాతం ఫ్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః । 
భవే భవే' నాతి భవే భవస్యమాం ' భవోదృవాయనమః | 
2), వామదేవాయ నమో జ్యేష్టాయ నమ, నమో 
రుద్రాయ నమః కాలాయ నమః కలపికరణాయ. నమో: 
బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమధ 
నాయ నమస్సర్వ భూత దమనాయ నమో మనోన్మనాయనమః 
3). . అఘోరేభ్యోఇ. ధ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః 
సర్వేళ్య స్పర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య్నన్నా క్ర 


4) తత్పురుషాయ 
రుద్రః ప్రచోదయాత్‌ 
5) _ ఈశాన స్సర్వవిద్యానాం ఈశ్వర స్స నాం 
'బ్రవ్మాధిపతి గృహ్మణో౭ ధిపతి గ్రహ్మా శివోమే అస్తు సదాశివోం 
శ్రీవిరాట్‌ విశ్వబ్రహ్మణ నమః సువర్ణ దివ్యిమంత్ర పుష్పం సమర్పయామి. 


శ్లో॥ యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ 
తాని తాని ప్రణశ్యన్తి (ప్రదక్షణం పదేపదే 
శ్రీ విరాట్‌ విశ్వబహ్మణే నమః ఆత్మప్రదక్షణ నమస్మారాన్‌ సమర్పయామి. 
భగవాన్‌ సర్వాత్మకః సుప్రీతా సుప్రసన్నా వరదాభవంతు 
శీశీతీ( 
విశ్చబ్రహ్మత్రత కథా ప్రారంభము 

వూర్వము నరన్యతీ, వృషద్వతీ నదుల మధ్యట్రదేశమునందు 
నివసించెపారు. ఒక ప్ర ములో పురాణ వైశిష్ట్యములను బోధించుచుండగా, 
సూతమహర్షి ఆగమనము సంభవించినది. ఆ ప్రాంతమంతయునూ సూత 
మహర్షి రాకలో సర్వ బుషిగణములలో, తవోసంవన్నులలో, పురాణా 
వాజ్ఞయాసక్తిలో విరాజిల్లుచూ నుండెను. ఒకానొక శుభసమయానే బుషిగణంబుతో 
'పరమోదార స్వభావ సంపన్నత్వముతో శుభవేళయందు బుషి ప్రముఖము లు 
సూతుని గాంచీ నోకానొక ప్రశ్నలేసి యుండిరి. 

ప్న 

శ్లో! ఢశ్రుతాని బహురూపాణి విరాడ్రూపస్య తేజసః | 

హ్‌ పరం శ్రేయః కిం ఎ తన్నిబోధయ " 

నిరూపమాన తేజసంపన్నుడగు విరాట్పురుషుని యొక్క అవతారములు 
బహువిధములుగా కన్ఫట్టుచున్నవి గదా ! వాటిలో యేది ముఖ్యమో, యే 
పూజవలన శీఘ్ర శుభములు మానవులు ఎట్లు పొందవలయునో, వాటిని 
నాచరించు విధానములన్నియునూ సమగ్రరూపమున బోధించినచో, మేము 
వాటిని ఆచరించి, వాటి ఫలములో భూలోక జనులచే నాచరించుటకు 
ఉపక్రమించగల వారమని మాకు నెటుంగ జేయుచున్నాము. మా జనమును 
మన్నించి సాంగో పాంగముగా నానతి ఇవ్వవలసిందనీ కోరుచుంటిమీ. 

సూతుని పలుకులు : 

ఓ మహామునులారా ! మి ప్రశ్న జనహితార్థముగా శోభిల్లుచున్నది. మి! 
ప్రశంసనీయమైనది. నా బడినది. i 
పురాణాంతర్గత విశ్వకర్మోపాఖ్యానమనెడి ఒక ఉపాఖ్యానమునందు ఈ 


గూర్చిన విషయములు శోభిల్లుచున్నవి. ఆయా విష 

మోకు ప్రబోధించుచున్నాము. మిరు వాటి రసాదులను గైకొని, జనహితమును 
గావించి మారును లోకహీతార్థులు కండని సెలవిచ్చుచూ ఉపాఖ్యాన కథను 
ప్రారంభించెను. 

ఓ తాపసులారా ! పరమాత్మ దుష్టశిక్షణార్థము భక్త రక్షణార్ధము వివిధ 
అవతారములు ధరించుట. pra త విరాట్‌ 
స్వరూప విశ్వబ్రహ్మత్వ యవతారము' మిక్కిలి (శ్రేష్టమైనది. ఈ అవతారము " 
అయిదు మాం. పంచతత్త్యములలో, Seas లలో, వంచ 

ములలో, శోభిల్లును. ఆ దివ్య స్వరూప దర్శన మాత్రము చే, నామోచ్చారణ 
వా మంత్రాత్మక గవ is విధ భక్తి కం 
మహాప్తాపాత్ముల సైతము పావములనుండి విముక్తులగుదురు. దివ్యపథాత్మక 
సన్నిధికే తెంచెదరు. కుటుంబ సమస్య లన్నియునూ తీరిపోవును. ఇయ్యది 
సంశయమే మాత్రమునూ లేదని గ్రహించవలయును. 

పూర్యమొకప్పుడు క్షీరసాగర మధ్యమున లక్ష్మీతో కూడి మహావిష్ణువు 
సంచరించునెడ లక్ష్మీదేవి విష్ణువుని గూర్చి ప్రశ్నించెను. నాధా ! మహానుభావుడేగు 
జగన్నాయకుని యొక్క రూపములు అనేకములై యున్నవి గదా ! పుడమి యందలి 
మానవులేరూపమును పరమభక్తితో పూజించుచున్నారు. అని వ్రాకుచ్చినది, 


విష్ణువు వాక్యములు 

నమస్త్రి మూర్తయే తుభ్యం ప్రాక్ష్రృష్టే కేవలాత్మనే । 

గుణత్రయ విభాగాత్‌ పశ్చాత్‌ బేధం ఉపేయుషే ॥ 

ఓ ప్రియ్యరాలా ! జగదీశ్వరుండగు పరమాత్మ అఖిల బ్రహ్మాండము ను 
తనయందే. లీనము చేసుకొని యోగమాయచే తన శరీరమును రెండు 
భాగములమర్శుకొని, ఒకటి స్రీ రూపముగాను ఒకటి పురుష రూపముగాను, 
సమన్యయ పరచుకొని సత్త్వ రజస్తమో గుణాత్మక ప్రాణి కోటిని సృజించి తన 
లక్ష్యమును లెరవేర్తుక్షంరూయంందేివార్డు. మహాద్భుత తేజవ్యాప్తంబగు 
బహుసూర్యులకంటే నధిక ప్రకాశము పొంది విశ్వబహ్మస్వరూపునిగా 
లోకరక్షణము చేయగలడు. యా దేవ దేవుని విలాసవైభవే మంతయునూ స్తుతి 
గాయక యజ్ఞ ప్రతిపాదన మగు బుగ్యజుస్సామ వేదములందు నుత్తమోత్తములు 
కన్నట్టుచున్నట. శిల్సివిద్యాప్రతిపాదితమగు అధర్వవేదమునందు జగస్సృష్టి రచనా 
వైభవము నిలబడియున్నది. ఆ వైభవమును అనుసరించియే నేటి శీల్పములు 
ప్రాకారములు. గృహనిర్మాణములు యంత్రాగారములు, విమానయానేములు, 
అణుబాంబుసృష్టి, మున్నగు యావత్తు సృజించు చున్నారు. వారలే నేటి సనాతన 
ట్రహ్మజ్ఞాలని వేదాలు ఘోషించుచున్నవి గదా ! కలియుగ మహిమచే 
వృత్తులన్నియునూ మానవాధములకు చెందియుండుతరి గుర్తించలేని ప్రాభవము క 
సంతరించు కొన్నది. హా. 


విరాట్‌ విశ్వబ్రహ్మ వ్రత విధానము 
బజేప్‌! ఆ యొక్క రూపములలో నీ విశ్వబహ్మ రూపము ముఖ్యమైనది. 

ఆ పవన్‌ చేతనే యొక మ జగత్న యంకీమనూ 

జరుగుచున్నది. ఆ విశ్వబహ్మ మహిమలచే దేవాదులు వారి వారి స్థితిగతుల 

నెంచుకొనుచూ ఆ దేవదేవుని ప్రార్థించు చున్నారు. గాన మానవులు తరి 
విశ్వకర్మ [వ్రతమును ఆచరించాలి. విశ్యకర్మ మంత్రమును జపించాలి. 
విశ్వకర్మహోమము ను సశాస్త్రీయముగా చేయలో ఇదియే నిత్యకర్తవ్య విధులుగ్గా 
భావీంచే పునీతులు అగుదురని ఆశించుచున్నాను. అని సూతుల వారు మునులతో 
సెలవి వారి యధాస్థానములకు పయనించిరీ, 
శుభం భూయాత్‌ 
ఉద్యాపనము 

1) విశ్వబ్రహ్మ వ్రతము ఉదయ కాలమునందే చేయాలి. 

2) ఒక ధాన్యరాశిమోద విశ్వకర్మ ఛాయాచిత్రమును ఉంచి,పూజించాలి. 

3) వ్రత మండపమునందు విశ్వబ్రహ్మకలశమును వారి వారి మంత్రములతో 

పించాలి. ప 

శ) కలశమునకు అష్టదిక్కులందు అష్టదిక్సాలురను ఆవ్వోనించాలి. 

5) (ప్రత్యేక మండపము నేర్పరచి శౌనకాది బుషులు 5గురు. మన్వాది 
పంచేబ్రహ్మలు 5 గురు, పంచమూర్తులు, పంచ శక్తులు, క్షేత్రపాలకులు 
మొత్తం 21 దేవతలను వారి వారి మంత్రములతో ఆహ్వానించి పూజించాలి. , 

6) ఆదిత్యాది నవగ్రహములు, అధిదేవతలు ప్రత్యధి దేవతలను పూజించేది. 

7) కలశమునందు అష్టోత్తర నామపూజగాని, సహస్రనామ పూజగాని, పూలతో, 
పత్రిలో, కుంకుమాక్షితలతో పూజించాలి. 

8) వ్ర విన్న తర్వాత ఆరగింపు చేసి, మంత్ర పుష్పము లిచ్చేది. హారతులు = 
ఇచ్చేది. న్‌ 

9) పంచబ్రహ్మలు భావించి, 5గురు పిల్లలను కూర్చోబెట్టి, వారికి వస్త్రములు, 

ణా నా నొసంగి షర్రషోపేత భోజనాలు పెట్టేది ద్వ 
ఆశీర్వాదములు దంపతులు పొందేదీ. 

10) వ్రత కంకణము దారపు పోగులతో నేర్పరచుకొని ధరించేది. 

11) వ్రత విధానరాత్రి చాపమోద పరుండేది. ఏకభుక్త భోజనమే చేయుట. 

మంచిది. 

12) రాత్రికూడ వ్రత సన్నిధియందు పునఃపూజలు శక్తిమేర చేసేది. 

13) మరునాడు-వ్రత ఉద్వాసనము చేయుట మంచిదని-శాస్త్రము 

శుభం భూయాత్‌ 


శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ లకుంట్‌ జీ 


